Registered No. HSE -49/ 2016 


ప్రదేశ్ ప్రభుత 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


FAC 


R 


ANDHRAP 


evan 


आध्रप्रदेश 


" 
HRA 
PRADESH 


= 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No. 32 


AMARAVATI, WEDNESDAY, AUGUST 14 , 2019 


G. 215 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 


యువజనాభ్యుదయం, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ 

( హెచ్ అండ్ ఓ. ఎల్ ) 


ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం , 1966వ సంవత్సరపు 9వ చట్టంలోని 5 ( 1 ) వ విభాగం - అధ్యక్షుని నియామకం . 


(జి. ఓ. ఎం .ఎస్. నెం. 10, యువజనాభ్యుదయం, పర్యాటక మరియు సాంస్కృతిక ( హెచ్ అండ్ ఓ.ఎల్ ), 

ఆగష్టు 13వ తేది , 2019 ) 


పరిగణన పత్రాలు : 


1. జి .ఓ . ఎం .ఎస్ . నెం . 559 , ప్రధాన పరిపాలన ( అ. భా.1 )శాఖ , తేది : 23. 10. 2012 . 
2 . ముఖ్యమంత్రిగారి కార్యాలయపు నోటు , తేది : 16. 07 . 2019 . 


* 


* 


* 


ఉత్తర్వు : 


POU 


ఫై ఒకటవ పరిగణన పత్రం ప్రకారం ఏర్పాటు చేసిన అధికార భాషా సంఘం యొక్క 
( అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ) 2 సంవత్సరాలకాలపరిమితి ముగిసినది . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , August 14 , 2019 


2 . పై రెండవ పరిగణన పత్రం ప్రకారంరాష్ట్రంలో అధికారకార్యకలాపాల నిమిత్తం, అధికార భాష 

యైన తెలుగును పరిపాలనలో ఇతోధికంగా ఉపయోగించడానికి తగువిధంగా చర్యలు చేపట్టడానికి , 
పరిపాలనలో తెలుగు వాడుక ప్రగతి సమీక్షించి , ప్రభుత్వానికి తగు సూచనలు , సిఫార్సులు 
చేయుటకు 1966వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం 5 ( 1 )వ విభాగాన్ననుసరించి , 
ప్రభుత్వం అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించినది . 

అధ్యక్షులు : శ్రీయార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 
3. అధికార భాషా సంఘం అధ్యక్షులు పదవీబాధ్యతలు చేపట్టిన తేదీ నుండి ఈ సంఘం 
కొనసాగుతుంది . సంఘం యొక్క కాలపరిమితిని 2 సంవత్సరములుగా నిర్ణయించడంజరిగింది . 
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా వ్యవహారాలు చూసేఅదనపు / సంయుక్త / ఉపకార్యదర్శి హోదాలో ఉన్న 
అధికారి ఈ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారు . 


4 . అధికార భాషా సంఘం అనుసరించవలసిన కార్య విధానమును ఈ క్రింది విధముగా 
నిర్వచించడమైనది . 

రాష్ట్ర అధికార కార్యక్రమములకు తెలుగు భాషను ఉపయోగించుటలో సాధించిన ప్రగతిని 
సమీక్షించుటకైఅధ్యక్షులు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని 
గానీ / ప్రభుత్వరంగ 
సంస్థలలోగానీ తెలుగు వాడుకను తనిఖీ చేసి తగు సూచనలు , సలహాలు, ఆదేశాలు 
సంబంధిత అధికారులకు ఇవ్వవచ్చును. 
రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యములలో తెలుగు భాషనుక్రమాధికముగా ఉపయోగించుటకు తగు 
కార్యాచరణ రూపొందించడం . 
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించు అధికార కార్యములన్నింటికి లేదా అందు వేటికైనా ఆంగ్ల భాష 
ఉపయోగముపై నిర్బంధములు విధించుట . 


తెలుగు భాష ఉపయోగమునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సంఘమునకు నిర్దేశించిన 
ఏదైన ఇతర విషయములు . 
అధికార భాషా సంఘం రాష్ట్ర అధికార కార్యక్రమములకు తెలుగును ఉపయోగించుటలో 
సాధించిన ప్రగతిని సమీక్షించి , అధికార భాషాభివృద్ధికి తమ సిఫార్సులతోబాటు రాష్ట్ర 
ప్రభుత్వమునకొక నివేదికను సమర్పించవలెను . 


5 . 

అధికార భాషా సంఘానికి నియుక్తులైన అధ్యక్షుల వేతన , తదితర సదుపాయాల విషయంలో 
ఉత్తర్వులు విడిగాజారీచేయడంజరుగుతుంది . 


ANDHRA PRADESH GAZETTE, August 14 , 2019 


6. ఈ ఉత్తర్వులు ఆర్థికశాఖ వారి యు . ఓ . నెం. ఏఫ్ ఐ ఎన్ 01 - ఏఫ్ ఎమ్యు 0పిసి 
(జిఎడి 2) / 30 / 2019 - ఏఫ్ ఎమ్ యు - జి ఎ డి - II కంప్యూటర్ నెం : 955261 , 
తేది : 13. 08 . 2019 . ఆమోదం ద్వారాజారీ చేయడమైనది . 


కె . ప్రవీణ్ కుమార్ , 
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, 


- - - X - - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www .apegazette. cgg .gov. in 


